(పద్యకావ్యం) 


రచన: 
వంగపండు అప్పలస్వామి, 


త (పాలిటిక్స్ట్ర ఎం.ఏ. 


THE CHRISTIAN LITERATURE SOCIETY 
POST BOX 501, PARK TOWN, MADRAS 600003 


Telugu Publications : 


C.L.S. BOOKSHOP 
STATION ROAD, HYDERABAD 500001 


CG CGLS 


First printed, 1974 


Ah (| 


PRINTED AT DIOCESAN PRESS, MADRAS— 1974 ‘A5969 


2113/ fol Ace. గోర 
| ఒరె 


జస 
తొలిపలుకు 
ఒకప్పుడు , . + భగవంతుని హస్తకృత మైన ఈ చృపంచం పొపాంధ 


కారంలో కొట్టూమిట్టాడుతుంది. చారీ తెన్నూ లేక అంధకారమయమైన ఈ 
జగత్తులో ఆశాజ్యోతిగా వెలిశాడు--యేస్సు క్రీస్తు 


ఆ దివ్యజ్యోతిని పర్శిగృహించిన వారి హృదయాలలోని అంధకారం 
పటాపంచల్రై అనందం వెల్లివిరుస్తుంది. శాంతి సమాహానం, శాళషతంగా 
లభ్యమవుతాయి. 

ఈ భావాన్ని వ్య క్షపర్చుతూ నుధురమైన పద్యాలలో (కాంతి కిరణాన్ని” 
ఆంధ్ర పాఠకులకు ఆందిన్తున్నారు -- అప్పఐస్వామిగారు. విరి కృషే. 
ప్రశంసనీయం. 


దాన్‌ బాబు, 


Gp & Rp 


వునవి 


సర్వమత సామకస్యత సన్న గల్ల 
సకలజాతి సమైక్యత సాగు కొట్లు 
దివభావమె జగతిని తాండవింప 
క్రై స్తవేశరు డీకీతి క్రీస్తు పొగడ. 


కమని పచాబు యిమునగ సమ శిలగ 

నీ 4 — 
సాంపాసంగిన భావాల సూక్సిమెరయ 
రసము విర జిము రన్యుంపు రచనయోొను 
కవిత నిజమిది ఏ దేవ ని కరుణా చె. 


తెనుగు నుడికారమెంతయు తేటపడగ 
సహజ కవితారసన్న్ఫూ క్రీ చెకళింప 
భావనాశ్వుము జివమున పరుగు లెత్తీ 
రచనజేసితి సక్క_వుల్‌ రమ్యుమనగ. 


రచయిత 


Human life is the theatre of a Cosmic 
struggle between the goodness of God తర. 
the evils of rebellious spirit. 


—Augustine 


విషయ పరిచయం 


1-వ ప్రకరణం — కాంతి కిరణం 


బి-వ 
లవ 
_వ 


ల్‌ 


4 
గ్‌ - 
6 


"a అస 
| 
A&A dK లట 


yal 
బి 


33 


దైవ సాహో తారం 


జూనోదయం 
Cy 


30 


1వ పకరణమనము 


నో 


కాంతి కిరణము 


శ్రీకరమగు తేజంబడి 

లోకమునకు చెలియ బడగ లోకుల గావన్‌ 
లోకములో నుదయించెను 

లోకాలకు వెలుగు జూప లో కేశుడుగా, 


అరయ నాడిని వాక్యమె యమరియుండి 
దైన సన్నిధి నది యుండె తత్త(మరయ 


సర్వసృషైక్‌ కరయు సర్యమయుడు 

లీ. నః — 

దేవుడే జూడ వాక్యంబు తేజమతడె. 
జీవమాతనిలోనుండు జీవరాశి 

కారు చీకట్ల చాయం కాంతి నిడును 
శాంతిగొన మానవాళికి కాంతి నొసగు 
జీవమేగద వెలుగిడి త్రోనజూపు. 


కాలయవనిక చాటున కాంతలిచాసి 

కలుషమగు జీవితాలతొ కలతనంది 
ముకి మోతోలగానక మూల్లుచున్న 
పాపులకు జ్ఞానమార్లపు దీపముదియె, 


1 


జనత వెలుగునుకానక ఘనతభబాసి 

దురితముల చేలి దూరుచు దూరమవగ 
మసకలను పౌపి మహీ కెల్ల మంచినిడగ 
కాంతి యొకనాడు గగనాన కానబడియె 


వమి యముత మోకాంతి యెందు జూడ 
మెను కర్తళొ దీనికి యెరుక పడదు 
తీమిగమును బాపసె దేదీప్య తేజమిదియి 
నరుల యజ్ఞాన శేఖల నరకు నదియ? 
వెలుగు జూడలి కొందరు తెలియబలక 
వేల్పుజాడని యెంవకొ వేడూ-పడిరి 
అవని'కొక ముకి మార్లము నంద జేయ 
వవతకించిన యా కాళ దివ్యెయనిరి. 
నరులగమనము టెలిపిన నాణెమనగ 
కాలరీతిని కొల చెకి. క్రాంతి యనగ 
విశ్వజనతిల వంచెడి వెలుగనంగ 
నాడు చూపాుంచె నా కాంతి ఆకసమున. 
విశ్వ తేజము వరసిన విధము బాసి 
యాళ్షలో భయఫీతులు యలముకొనగ 
ఆదరివారంత పనుగిడ చెదైెనారు 
వెనుక కే జూడకను ప్రజ వెడలుచుండె. 
వెరగు hs పరుగులిడిన 
అమరవాణియు నంతట ననియె నిట్లు 
భయము వీడండి మాకును అభయ మొసగు 
ననుసరించిన వారికి యమృతమె యది. 


2 


10 


ఆత్త పరిశుద్ధ భావము యవని వెలయ 
మిగుల విశ్వాస భకిితుల మెలగ గలిగి 
QQ. 
మేనిమినిపొంద ,పజశెల్ల మేలొనర్ష్న 
ల ౧౧ జీ 
వెలుగు యీార్‌కి దోపగ వెరువ నేల. 


నుల కానతి నివ్వుగ నడచివచ్చె 
చైవదూతేయు నంతేట దర్శనమిడె 
ఇవామునందున్న వారల కింపు గూర్ష్మ 
పరమునందున్న శక్తులు పయనమయ్యె। 
'జలిపె సీకీతి నంతట చేవదూత 

కాంతి నందుచు కదలండ్‌ కాంతివచ్చు 
మహిని విజాన జిజాస మాగర్షమిదియె 
మానవత మచ్చ బాపెడి మరకత మది. 
లోకరతకు డుదయించు లోకమందు 
కతకలతలు పాపాలు కానబడని 

దివ్య సౌందర్య భావన ద్రిప్తినిడగ 
నమితమగు తేజమిారీతి నవనిదో చె, 
భయము విడనాడి మరంత భక్తితోడ 
వెడలి గనరండి స్వామిని వేడ మోర 
ఉద్భవించాడు యుర్విస్‌ యుద్ధరించ 
మానవాళికి మిగుల మహాత్తుడగుచు. 
దైవదూతలు సీరీతి చారి తెలుప 

నరగ దలచిరి వారంత వార్టమంది 
పుణ్యవురుముడు వెలసిన పురమువైవు 


పుడమి జను లెల్ల పుణ్యాలు వడయగాను. 


3 


11 


12 


14 


15 


16 


సకల లి "కాల కల్లను నాంమలళడు 
ప్రభవమందెను పశువుల పాకనున్న 
గాడినరయ నిదెంత నిగూఢ మయ్య 
అశ || 

విశ్వపతి పుట్టుకచ్చోట నింత యెకద! 

స్థలమునందలి గూథార్థమిలకు "జెలియు 
పశువు, పౌకయు, నందున్న పశళులగాడి 
మూర, దారిద్య, పాపాలు మూర్తులవ్రను 
పుడితివచటను వాటిని వుటకరించ, 


పుణ్యజనులంత బోయిరి ధన్వులైరె 
పుడమి రహటీంచు ప్రభునకు పూజలిడుచు 
పరగ పరలోక దూతలు ,ప్రార్ధనలిడ 

థి 
పతితులెల్లరు గతినంద ప్రభువు వెలసె. 
కామ క్రోధ లోభాలకు కాలుజారి 
కారుచీకట్లలో నరుల్‌ కష్ట మొందు 
ఆవని రకించి యార్తుల నాదుకొనగ 
లోకరశకుకు డుదయించె లోకమందు. 
దుష్టుడును దుక్తుణుండును స్పష్ట్రతగొన 
భ్రష్టులకు నెల్ల నభయ దానంబు నిడగ 
పతితులనుగాచు పరమ పవిత్రుడనగ, 
ఉద్భవించెను యా ధాత్రి నుద్దరించ, 


లోకరశకుకు జటనుండొ శేకనిడిన 
నాకసమున నున్న ైవమె రాకయున్న 


లోకులకు నెల్ల యనుభవం గాకయున్న 


తూకమందున దివ్యా _తృతులను తూగి, 
4 


17 


18 


19 


20 


21 


Pp) 


ఇలను వెలసిన యాతేజ మెరుకపడెను 
సకల ప్రజ కెల్లనది యొక్‌ సత్యవమనగ 
చైవలీలల తెలియంగ తరమె మనకు 
పుట్టుకల నిచ్చు చేవుండు పుట్టుకేమి. 
లోకమున సవ్వమగు రీతి లోటువడిన 
ఇలను ధరంబు యెంతైన వెప్‌కి పడును 


ధరను సెతాను శకిని తరిమికొొబ 
GQ... వావ్‌ జ 


ప్రభవ మందాలి జైవము ప్రజలకొరకు. 


భాతిక సుఖాల నంటబెడ్‌ థాాంతొనంది 
ఆత్తపరమగు రీతిని యంద లీక 
సైననుది నాసీ యంతో యజ్ఞానమందు 
పాపులనుగావ నే తెంచె రూపవమంటదె. 
ఆత విజాన రీతిని యందుకొ నెడీ 

se Da 

యర్షతైవరికి యేమేరకమరు నయ్య! 


మహినిగల దైవికులు జూడ మనకు చేడు 


లెక్క_.కునరుకుదురది నిక్కు_వంబు. 

ది 
ప్రజ యున్న తాధ్యా ల్షిక వ 
పారమారిక సత్వము పటువడును 

థి ట్‌ 
పదుగు కటువంటి శక్తితొ మెనలగలర? 
ఆన్ఫవించును దైవము యుర్విగావ. 


బెర్రి 


27 


2-వ ప్రకరణము 
'రైవ సాకిత్యారము 


ఆభయ హాస్తమునిడి మన కాదుకొనగ 
వతి నిచ్చెడి దైవమె పిలువకున్న 
లోపములనంది మిగులను పాపమందు 
జనశయాతని ఘనతను గనగ లేదు. 


అవని వెలసిన దైవాంశ మందువలన 
వుహివమలను జూపి మనుజుల మౌార్ప్చృదల చె 
కరుణ వేముల నిడియును కాంతికలుగ 


(ల 


య్‌ జస 3 
కలత బాసిల ప్రజలెల్ల (క్రాంతినొంద, 


ఆక్త పరిశుద్ద భావమో యవని వెలుగ 
నవతరించిన పరిశుద్ధు డతడెగా బె 

క్ర న్యకిల గర్శవతియయి గాంచుకుమి 
క్రాంతి పరిశుద్ధ యాల్త్‌డు కరుణగాక, 
జనత నాడెంతొ అశ్చర్య చకితులైరి 
జన్షమందిన బాలుని ఘనత లరసి 

లోక రతకు డీతంజె లోకులనగ 
మిగుల కాంతియు విరజిమ్మె మేదినిపయి. 


ర 


49 


30 


31 


దివ్య తేజము బొడగట్టు దిక్కునుగని 
సర్వమానవ దుఃఖాలు సమసిపోవ 
జానులెల్లరు నాడెస జనగ దలచె 

దైవ సందర్శనంబండి ధన్య్వతగొ"న. 

జగతిగల జీవకోటికి జ్ఞాన మొసగె 

జగతి రకుకుడాతేండే క్షానియత డె 

జగతి జూనంబు నేర్పంగ జాలు నెవరు 
జగతి శాతేకు బౌలుండు క్రానతురడ. 


ఈర్ష సుడిగాలు లెంతైశ వీయుగాక 
జగతి రాణించు చూడగ జ్ఞానజ్యోతి 
దురభిమానాల నెల్లను దునుము గలదు 
భువినిగల జ్ఞానులెంతైన పాగడగాను. 
వ్రభువు ననుచును ప్రజలకే భవుడననుచు 
భూ ర్తుడగు రాజు నాడొక డూర వెలసె 
విశ్వజ్యోతిని యార్చంగ వెదకినాడు 
ఉర్విగల యెన్ని దీపాల నూదగలడు? 


ప్రభుని దండించు యాతని పన్నుగడలు 
ప్రతిఫలించెను యాతని వెతలగాను 
పాప చింతన మడిలోన పాదుకొనగ 
పారమారిక సత్యము పటువడునె. 

థ లు 
కలువ. పరుడగు రాజంత కఠినతగొనె 
కాంతి కిరణోద్భ, వంబంధ కన్ను కుట్టి 
కరుణ, ప్రేమల “లను కాలరాచి 

cn 

కత్తిదిప్పిన మనసున కలత మిగిలే, 
ల్‌ 


ఏం 


33 


లె 


3ెల్‌ 


36 


3" 





'దివ్యులము మేము ప్రజలపనిత్రులనుచు 

 ఆడిపోసిరి నాటి వీఠాధిపతులు 
_ అథధికులము మేము ప్రజలెల్ల యథములనుచు 
_ఈసడించిరి యానాటి శాస్తులంత. 
అదరి బదరిరి యారాట మందినారు 
యవని వెలసిన యాకాంతి నడ్డు పరచ 

అష 5 
నడ్డుపుల్లలు చేసిరి దుడ్డు (భ్రాంతి 
నండి మిగులనకొంతిని వొందినారు, 
దుగతిని బాపి మానవ ధర్మము గని 
ఉక్విగల ప్రజ కెల్లను యొసగ దలచి 
ళా 

నవతరించిన మహానీయుడనగ వినమె 
మంచఛికిలరూవు పెలివికి మౌార్షమిత డె. 


ఆత్త పరమాత్తలవియు యనాదిగాగ 
అడ్డుపడెడి యనాత్తల నవలృద్రో సె 
దివ్యపురుషుల రీతిని తెగడినారు 
దైవదూషణపరులు ఇస తాను జనులు, 


సీయమగు చేహ భా,ంతిలో నీదులాడీ 

తుచ్చమగు మేనిసుఖమందు తుంటరులను 

ఆత్త పరిశుద్ద విశ్వాస మందుకొనగ 

వేష స్‌ 

నభయ హాస్తంబు నిడవె డయార్ష హృదయ. 
మ్మ ie 


పుడమి పాపాల నెల్లను కడుగగాను 

యవతరించిన లోశేశు నధిగమించ . 

దుష్టశక్తులు యపవాద దుర్శతులును. 

యజ్ఞతను బొంది యాతని కడ్డువడిరి. 
(4 


తెరి 


39 / 


Sy 


s/ 


424 


43 


దైవ రూపానికే మేము దగ్గరనుచు 
డంబములు పల్కి. డాబులు ఢకగాగొటి 
భక్రిపరులము ప్రజ కెల్ల ముక్తినిడుచు 


ఉదరించెదమనె కొందరిద రితి. 
ఉద్ధరిం ద్ద రిత్రి ఉక్తా. 


అందరాధ్యా త్తి తికపు శకి నందగలర? 
అందునిలకొ ందశే డానికర్షులనుచు 
స్వాధికారాలనది గొను స్వాములంత 


శిష్టులుగనుండు రీతియె శ్రేష్టతగొన. 45 


sl 


బ్ర వ్టులనుచును ప్రజలు పావిష్టులనుచు 
పతితులనుచును పరమ పాపాత్తులనుచు 
అధములనుచును యల్పుల స్పృశ్యులనుచు 
ఆడిపోసెడి జాతులు యనని వెలసె. 46 
ధర్మము నశించి జగతిన ధర్భమెగసి 
దురితములనంది ప్రజలెల్ల దుఃఖపడగ aE 
పతన మందినవారికి గతినిగూర్చు ‘స 
వీలుపు నివ్వగ దలచెను వీడితులకు. షర” 
అల్ప విశ్వాసభరితులై. కు 

గె || 
యల్పులగు నాత్త బాస. యర్ధమగునె! 
నరులు యేరీతి చేన్చని యరయగలరు 
దివ్య మహిమలు నవియెల్ల దెలియరాక, 48 

య 





జగతి కాతనిలీలొక ప్రగతి పథము 

న్వీయమహిమను చెల్పెడి చివ్నామగును 
ఇవాపరాలకు దారిని యివ్వగలది 

దేవుడిల సే సీ మునుయుడని చెలుపగలది. 49 


9 


విత్తనము, నేల, వృషోలు, వికివడవిల 
ఐక్యతవిగొన యైశ్వర్య మవని దేలు 
మూడు మూర్తుల రూపమైనాడు వెలసి 
ఐక్యపడి మొకళూపాన యవనిగాచె. 


నకల యాత్రల కాతంటె సావీమొన 
యాత కేగెను జూప విచిత్రగతిని 
తల్లడిలినారు "పెద్దలు తెలియరాక 
వెలుగు యటశేెనో యని వెవకివెదకి. 


సకల శాస్త్రాల కాతండె సారమవగ 
శాస్త్రులాతని యెడిరించి శాస్తిగానరె 
హేతువాదమదొక్క_టు హేయమనియు 
పేతు విశ్వాసరీతిని యెరుకపరచే. 
వ్రాఢ విజ్ఞాన పండిత ప్రముఖులెల్ల 
భంగపడినారు బాలుని పవ తిభగాంచి 
దివ్య సూక్తిని వెదజల్లు దైవవాక్య 
మెవరు ఖండంచగలరది యెవరితరము. 
జ్ణాన వమార్షమునంతట జనతపొంచె 
సన. దైవాజ్ఞ మెదలగాను 
పాపపంకిల మెల్లను శాసిపోవ 
హృదయ నై_రృల్య భావన యుట్టిపడగ. 


క్ని 


బాలకునివెంట నిడుకొని బంధుకోటి 
బిల్ల "పెండ్రిన్‌ పెద్దలు జోవగాను 
చనల. ఎ ప్రజలెల్ల (ఖ్రాంతివీడ 


మహిమజూపెను అదియొక మచ్చుతునక. 


10. 


న్‌1 


లీల 


54 


ర్‌స్‌, 


పాత్రలందున పూర్తిగ ద్రాతరసమ 

దంతరించెను బంధువు లందుకొనగ 

పలువ్రురుండికి లేకను పండ్రరసము 

చెండి పెదలు దిగులొంది రిండలోన, ర్‌6 
cn oo $n 


అంతలో చేవచేవుకు యంత చెలియ 

పాత్రలందున లనీ పండ్హరసము 

అనుచు కాకగ పానీయ మమృత మయ్యె 
డ్యాతురసమిడె నెల్లరు మోతఠుమంద. ర్‌? 
అజతను పొందు యపవాడి యంతు తెలియ 
నడ్రగబడినాడు నాతనికౌన కొదవ 

అమృత మూర్తికి యావోర మవనికొరేశె 

సత్య మెరుగుము పీవిల సత్యమత డె, 59 


1 


అద 
త-వ ప్రకరణము 
జ్ఞానోదయము 
దైవధిక్కార పరుల దుప్మా_ర్భములను 


దివ్యదృష్టిని గని యెల్ల దైవమెరుగు 
తెలిసి తెలసిల క్రిములెల్ల తెలివిబాన్సి 


వెలుగునందున బడి చావ వెడలునుగద, 


రొబులుగ మార్సుమోా రాళగుట నెల 
౬ యలు 
అదియె చేవుని ఘనతకు నానవాలుి 
పాపి యపవాది మాటకు మారుపలిశ 
'మనిషికిల తిండి చేవుని మాటగాశె.' 


ఇలనుగల పర్గతాగ్షము నెక్కి- మిగుల 
నుర్వి కురికియు నుపశాంతి నొందగలవ 
యనుచు బలిశెడి యపవాది న బ్లనగని 
ప్రభువు పలికెను దోప ప్రశాంత రీతి, 
లోకలోకాల వెలుగగు లోకపతికి 
శిఖరముననుండి దూకుట చిన్నపనియె 
ఉన్నతినిబాసి డోర్ఞ్వాని కరుణుకుల 


అల్ప సంతోవీ. en నిజమె. 


lg 


ర్‌9 


60 


61 


62 


ఏలుకో నీవు రాజ్యాల నెల్లను గాని 
మహివునందిన మానవ మాన్యములివి 
యమరు నీకవి నాకు యారాధనమిడ 
యనెడి యపవాది కీరీతి నాజ్ఞయిడెను. 
పొమ్యు పాపాత నీరీతి పొసగ దిచట 
పీకు రవణ నిడగల సిశునకును 

నీవు నిడువాడపీధర నెంత వింతే 


నిక్కనురయము పభుగని మొ క్కు_లిడుము. 


a” 
అనగ మైతానుయంతేట యదరి జనగ 
_చేవదూతలు దిగివచ్చి చేవునరసి 
"సకల పరిచర్యములనంత సలిపినారు 
దివీజ కాంతిల వెలసి 'దేదీప్యమంద , 
అన్ని వైపుల చీకటి యలముకొనగ 
తిటుకొనుచును జీవించునటె ప్రజలు 

a) చి 
నాడు జూచికి నరులకు తోడునిలచె 
డివినిగల కాంతి మిగులను భువినివెలుగ, 
సాగరమునంటి తీరాన సాగిపోతు 
జలధినందున తిరిగాడు జలచరముల 
వలల సంధింప జూచెడీ వారినిగని 
పసిడి పలుకుల నిరీతి ప్రభువు పలికె, 
దైవవాక వము డెలిపుద దరికిరండి 
మానవ్రల బట్టజాలెడి మహిమ నిడుదు 
వనువార్తిల రూపొంది వెలుగు నిడునొ 
వ్రజల కావార్త జేరగ ప్రకటనిదిగొ, 


le 


63 


64 


65 


66 


61 


68 


దైవవాణీయు భువి ప్రతిద్నానమంచె 
నాత్త పరిశుద్ద భావమో యవని చెలియ 
మండిరాలవి రూపాంచె యందరిలను 
బోధనలనంది రతణ పొందగాను, 


మూార్భ యజాన యావార ముసుగులోన 
మూల్లుచున్న టి జీవులు ముక్షినిగొన 

గ రి జాని 
యద్భుతాలను జూపెశునవని ప జకు 

i లు 
నరయనాతడె భువికి మహోద్భుతంబు, 


వ్యాధులనువాంది బాధల నందువారు 

వేదనలనంది వెదికిరి వేడుకొనిరి 

రోదనంబిడు కోడు కుష్టురోగు లిలను 
క బట్టిన వారును కీడునంది. 


కూడిరందరు తోడురా వేడికొనిరి 
దేవదేవుని కష్టాల దీర్చమనిరి 
కనికరించెను వారిని కగుణగలిగి 
హస్తస్పర్శతో బాధలు యంతమవగ, 
లోక బాంధవు డీరీతి లోకమెరుగ 
జనత బాధల బోగొట్ట ఫఘనతగాంచె 
జనసమూహాము లానాడు జనిరి మిగుల 
దర్శనంబంది జన్మంబు ధన్యతగొన, 
అదు. తాలకు నాళ్చర్యమంది ప్రజలు 
వెంబడించిరి వేల్పును వేడుకొనగ 
ఉన్న తాగమునందు నాశీనుడగుచు 
శిమ్యబ్బందము యేశకేర చెప్పెనిట్లు, 
14 


69 


70 


71 


12 


13 


14 


4-—-వ పృకర లను 


దెవోపనా౭నము 
మనా ఆ 


ధన్యతిల యాత్మధినత నందినపుడె 
దైవరాజ్యుమె వారికి దగ్గరగును 
ధన్యతనుగొను శోకించు దీనపరులు 
ఒరుల యోదార్పునందు యచదృష్టపరులు, 
సాత్వికులు ధన్యులౌదురు సత్యమిదియె 
కొదువయన్నది లేదిల కొరతపడరు 
ఆకలినిగొన్న యవినితి కరగకున్న 


నొరుల సంత్భ_పి వి నదినొని మురియూలకు. 


దయనుగల పతియొక్క-రు ధన్యులిలను 
కనికరించగ బడుదురు గరుణదోప 
హృదయ నిర్ణలతనుగొని వ్యధనపడరు, 
సృష్టికర్తను వారంత చూడగలరు. 


పలువురకును సమాధాన పరచువారు 
ధన్యతనుబాందు దేవుని తనయులగుచు 
జగతి కాపాడ బుట్టిన ప్రగలిపరులు 


(కాంతిక రుణల నందించు ఖ్యాలిపరులు. 


15 


pan | 
రా 


17 


12 


సీవినియవూలు వనీధర నిలువగాను 
నిండు వనసుతో నాతోడ నుందు వారు 


కంస నందియు వారెల్ల కాని పోరు 


| 
ర్‌ 


రాజస మె వారిది భర్షమిదియ్‌. 
నాదుమార్షము చేపట్టి నడచున పుడు 
కాంసలబందిన మూకును నిడుదు ఫలము 
హింసలను పొంది నీ యుర్వినున్న వారె 
గతమునందు ప్రవక్తలు గనుము నీవు. 


సారమదిలేని జీవి నిస్పారమగును 
లోకులకునెల్ల లోబడి లోకువగును 
తూకమందున ధరనొక రూక కైన 
ఉప్పునిస్పార మందిన ఉర్విగలియు. 
పర్వతా గై,న నెలకొను పట్టణంబు 
పజల క్ర్షనుమాపులకు నది పట్టువడును 
వెలుగు జ్యోతిని డాచుట వెకలితనము 


సర్వుల రయుదు రదియున్న _స్తంభమందు. 


సత్తియల జేయ మోరంత నాగివాండీి 
పరమునందున్న మో తండ్రి, పరవళశించ 
వెలుగుజూడలు ధరలోన వెడలినపుడు 
ధరనుగల కారుచీకట్లు దరికిరావు. 
గత ప్రవక్తల వచనాలు తీతినిగలవు 
ధర్మశాస్త్రము బోధించ ధరకు తెలుప 
వచ్చితినిగాని వాటిని న మ్లొనర్చ 
జూచువానిగ నన్నే మొ జూడవద్దు. 


16 


80 


81 


92 


83 


84 


పుడమి యాకాశమెటశేగు? పొందివైన 
అవనిగల ధర్మశాస్త్రము యవనివిడదు 
లేశమాత్రము గోలత్ఫోదు లేదు కొరత 
తరుగుచును తప్పిపోవుచు నరుగచెపుడు. 
నేను నుకివినరీకిని జాన మెరిగి 
మెలగువా రెల్ల జగతికి వెలుసకాణె 
నాదు యాజ్ఞల జవదాటి యరుగసవతడు 
నరయనాతండు యత్యల్పుడనగ వినమె, 
సోదరుల జూడుమదినికు సౌంపునిడును 
దూపణది యేల దుర్నీతి దోపగాను 
పలువ్రరకుతొంగి దూషుండు పతనమవడె 


ద్రోహి యనుపేల నరకాగ్ని దూరుశుల. 


సఖ్యతందియు నిల సమాధానపడుము 
సోదరవిరోధ మిలనొక శోకమెగద 
మిగుల ద్వేషము మనిషికి రగడ దెచ్చు 
న్నే హభావమె మానవ భ్యయముగద. 
అర్బణంబిడ బలివీళ మందు వేళ 
వెరభావమె నీలోన వదలకున్న 

వెడలి అరితొ సమాధాన పడినపిదప 
తిరిగి యర్పణ నిడగను యరగవయ్య. 
వాదప్రతివాదముల నంది వేదనపడి 
ఇరుగుపొరుగుల వారితో నీర్ష ర్థిపడకు 
తీర్చరుండును నీమిద తీర్పునివ్వ 
ఒరులతో పొందు మిగుల వసందుగాచె. 


17 


{iL 
టేకి 


89 


90 


వూహమున చేలి వెలయాలి మోముగనిన 
స్క లితమందించి నరునిల కలత పెట్టు 
ఉపకరించని నీ కన్ను నూడదీయ 
నరకమందదు నీ చేవా మెరుకపడ వె, 


పృభువ్రనకు ప్రమాణంబును పలుక సాగి 
ఆవని యాకాశముల తోడు యశగవద్దు 
ఆవురలోకము దైవ యాస్థానమగును 
వేరొకటి పాడవీఠము వేల్పునకును. 


దుష్టశిక్షణ గావించ దూక వద్దు 
చెంప వాయింప వేరొక చెంప జూపు 
కజొనర్చిన వారికి మేలొనర్శి 
వేదననుపొంది మదిలోన వేడ్క_పొందు. 
నిస్స్వహాోయులు నీధర నిన్ను జేరి 
"వేకుకొన నీకు, పెడ మొఖం పెట్టవద్దు 
లెమ్ము నాతోడ రాోంకమైలు రమ్మన రగ 
జ్ర స మాతని వెంబడి యాదుకొనగ. 
శత్రు, చ్యేషము వమదిగొన్‌ సాగవద్లు 
యల దు 
'మిత్ఫులన వీరె నాకిని మెలగవద్లు 
ళు 
పరిమితం బందు (వై, మ పవిత్రమాన 
శత్రు (ప్రేమను లో తండ్రీ సంతనించు. 
క కడు యవినీతి జెంది 
దుశ్చరిత్రత పొందిన దుష్టులకును 
వకోరీతిని వారంత సాకగాను 
వెలుగు వర్ణాలనాతేడు కలుగ జేయు, 


91 


94 


లగ 


96 


వారికిల ,జేేమనిడు నికు ఫలము 


UX 


లుగు, 
భ్యాతికొరకిల నీతి కా ర్యాలబయ్య 
ఫలముగొన గలరమటొక వాల్లుమూట 
దైవమే మెచ్చ చేయండి ధర్షమిలను 
ఒరుల మెప్పల క్‌ద చేయు కొ ప్పృకాదు. 


ప్యార్గనలు చేయుటిలలోన పసలకొఠక! 
క | 

పరమభక్తులమని బిరాకు వలుకవద్దు 
అన్యు లెరుగక నీ పూజ నందజేయు 

a I అద 5 వాలి అలు అడ 

గ ప్యముగ నున్న సె తండ్రి కొొరునడియె, 
నిరలంబగు ,వెవుము నిండుపొనగ 

స! లో 

థర్గరూపమె మదిలోన దర్శనమగు 


నిర్ణలంబగు భక్తితో సీవుక్రొలవ 


న అగ కర్రల pn a గ 


16. 


gy 


100 


5 ప్రకరణము 


ఆరాధన 


వా,క్టననగిది, యూ రీతి పలుకవలయు 

దడ ఇర అట్ల 5 
పరమునందున్న మూ తండ్రి, ప్రార్థన గౌను 
తండ్రి వ్‌ వేకు పరిశుద్ధపరచబడుచు 

నీదు రాజ్యమె యిలమిాచ నిలచుగాశ, 
దివిని యాతని చిత్తమె దీష్టినందు 
ఇహామునందున నారీతి యిముడుగాక్‌ 
అనుదినాహోరమును మేము యందుకొనగ 
అవని మాకిడు మతుల దీవనలనెలమి. 


నీకు బుణపడియుంటిమి నిక్క_మిలను 
బుజువుపడగను నీకును బుణముదిర్హ్తు 
మేము మా బుణనులను శఈమించురీతి 
యించి | 

నీవు మమ్ముల శుమియి నిడనిమ్ము 
శోధనముబాపి కీడును దొలగగొట్టు 
దుర్శతులనుండి కాపాడి మము బ్రోవు 
మిలను రాజ్యము బలమివె యేసుప్రభువ 
మానసిక మైన నాంతిని మూాకునిడుము. 


20 


101 


108 


104 


అమృతమూ ర్తి 


కుష్టరోగికి స్వస్థత కూచ్చెనౌర 
కోేరబడగచన రోగులు కోలుకొనియెి 
వడలినందలి దయ్యాలు వెడలిపోవ 


నోగముల వలే లోకము బాగుపడన. 


వోచెగకోని జలమున తోవబటణి 

a re 
యరుగయంతట సంద్రాన యలలు లేవ 
నిద్యగొనుచున్న యాతని వద జేరి 

ది 
శ్లోకమున శిమ్య బృందము శీకలిడిరి, 
అరపులవి యేల నల్పవిశ్వాసులార 
నివముభించు తుఫానెల నిముపడును 
లీ చ 

అనుచు గద్దించె నణగారి యంతమవన౫ 


గాలి సందా,ల శౌెసించు ఘటికుడతడు, 


|) 
పాపముల తూ పుమాపెడి సావనుండు 


పతితులకు రతణంబిడు గతియు నతడ 
పలువురానాడు ప్రశ్నించి పలుకగాను 
పాపులను బ్రోతునేనని పలికినాడు, 


105 


106 


107 


108 


అమృత వాస్తము నీదని అందరనగ 
మృతిని చెందిన చిన్నది బ్రతికి లేచె 
పరమపావనమా కర స్పర్శనంది 
డైవమన నీవె యనగ నిదర్శునంబు, 


అంధులికువురు నిను నమ్మి వెంటబడగ 

కన్నులొసగావు ధరగాంచ కరుణగలిగి 
మూగనందిన యొకడిల మూల్లుచుండ 
మాట నిడినావు నీదు మవాత్తు తెలియ. 


మోాలొగల యాత్తే తండ్రిది మోదికాదు 
పలుకు వాక స్టంబు యతని ప్రసాదముగద 
పరితపించకు ఫలితము పా _ప్తముగొన 

పరమునందున్న తండ్రివై భారమిడుము, 


ఉదధిపయి నీన్ర నడవగ నదరిపడుచు 
్రాంతినొందియు శిష్యులు భూతమనిరి 
అదరిపోయిన వారితో నని యొనిట్లు 


ధైర్య మొందుడు ప్రభువును భయపడకుడు. 


జనసమూవాము లానాడు ఘునతవినుచు 
నాతనిని గొల్యనేగిరి యడవిస్థలికి 
అల్పసంఖ్యలొ గల రొళ్టై లమిత మవ 
అందరు భుజించిరానాడు విందుగొనిరి, 
సూచక క్రియల నీరీతి జూపిగూడ 
ఒరులకవి తెల్పనొల్లని గురుడతండు 
మనుగడన్నది మాధుర్యమనగ నతడు 
మహికీనిడె ప హన మార్గములను. 


22 


106 


10 


111 


113. 


114 


మ సుక రకల 


(2X 


దెవ (ప్రభోదము 


Ces 


అవనిలో నాత డేదీహ్వమంచె నాడు 
చేవాపరమెన భ్రాంతులు పీరి పోయె 
మిగుల. అభ్య న పకపు ) తన్‌ మిన్ను ముట్టి 
లౌకికపు రీతి యొప్పె నలౌకికముగ, 
అవని ధనకాసులను శూర నాశవలదు 
తస్క_రుల చిమైెటలనంది తరుగ దందు 


అన్వులకు జెందకడి మోకు యందగలదు. 


నీదు నేత్రమునందలి నిండు వెలుగు 
స్వీయదేహపు కాంతికి చిహ్న మగును 
కన్ను చెదరిన యింకను యున్న దేమి 
చేహామది "కారుచీకటి చేలగలదు. 

వక దాసుడు యజమాను లిర్వురనిల 
గొలచి మెప్పుల నందుట కుదర దెపుడు 
భక్తి శ్రుద్ధల నొకనిక బాగకొలచి 
వేరొకని వ్రీతినందుట వినము మనము. 


23 


116 


116 


సిరిని వలచియు నీవిల మురియ గలవొ 

ప్రభుని గొలచియు పరమును బడయగలవొ 

చెవ సంపద లొకరికి దక్క-విలను 

శెంటికిని దాసులగు టిల కంటకమగు, 119 
వనమునందున్న లతలను కనుము నీవు 

ఎదగగల శక్తి వాటికి నెటుల వచ్చె 

మిగుల నారాట మదిలేక మెలగ గలవు 

శ్లోభితంబగు “సోలమన్‌? సొగసు కన్న. 120 


గగన పత్స్ఫ్‌ల మరంత గనుడు వేడ్క. 

పంట పండించ నవి యెమిపాటు పడవె 

కరాడ బెట్టగ "లేమని కంద వెపుడు 

వోపకు జెవండు తండ్రియె పోవక్షర్త. 12t 
అరయుడారీకి యల్ప విశా(సులార 

అవని బ్రతుకున కడియాశ నందవద్దు 

అన్నిటినినార్చు నాడైవ మన్ని యిచ్చు 

కన్న తండ్రికి తెలియదా కర్త యతడె. 122 
తీర్పునిచ్చుట యీధర తేలికేను 

తీర్చుమేర కె యుండాలి తెలియుమిోనవ్చ 

ఎనరినేరీతి కొలవగ నెంచగలవొ 

సదరు రీతియె నినుగొల్సు సర్వమరయ,. 128 
న్వీయమగు తప్పిదాలెన్నొ చిందులాడ 

ఒరుల తప్పుల బట్టగ నరుగుకుల 

కంటిలోనున్న దూలము కానబడక . 
ఒరుల కంటినిగల నలుసెరుక పజెన 124, 


శేషతనుపొంది మిగుల వ సిడిషొనివ 
లకు రా 
నునకములబేమి యెరుగు నా కుడితనము 
ముత్యములృవైన మురిపాల మూార్తులెశ 
పందులకచేమి తెలుసా పసందుతనము. 
వెదకునది యెల్ల నీకిల చెదురుపడును 
ఆడగబడినది నీచేతి కవమురగలదు 
తీయమనికోర తలుపులు తెరువబడును 
ఆత వీవ్యాసిక్‌వి యెల్ల నందగలను. 
పానీ ళా 

ఠా 
మనుజుడుండడు ధరలోన మనకు చెలియు 


తనయుడడిగిన తప్పక తండ్రియిచ్చు 


ఈవిగలవాడు మన తండ్రి, యెకుగుమోవు, 


పరుల యేచర్య మనకు పసందు యగునొ 
ఇరులకది మోరలొనరించు టొసప్పుగా టె 
సంఘ సమతయు సఖ్యత సాగునపుడె 
ధర్షశాస్త్రంబు యెరిగించు మర్శమిదియె, 
అరయ జీవనద్యార మత్యల్పము గద 
జూడ నేకొందరో యేగు జూడ యిదియె 
పప వమార్షముజూడ నపారమిలను 
పలువురాదారినెగుట తెలియగలము, 


మోాతవమిడు పృవక్షలమని మోసగింత్రు, 

సత్యమగు దానినెల నసత్యమనుచు 
cn 

ఆసలు రూపాల నెరిగిల మసలరండ్‌ 


గాఆ చరాల తొడిగడి కూరజాతి, 
ఆ ౫ ue 


25 


129 


126 


129 


130 


మధురరస మివ్యగలడిల మనకు దాతు 

ముండ్లపౌడలే మదిచ్చును ముండ్లుగాక 

సుఫలము లొసుగు జూడ సువృతములిల 
ఫలములివ్యని ప్రతిచెట్టు యిలనుతెగచె, 131 


నా సువారను నమ్మిల నడచునాడు 

బండపయి ఇలుగటీన  పాజుాడెయగు, 
“గాచి 7 

బాడగాలుల కౌయిల్లు వణక దెపుడు 


సుస్థిరత నొందు చరాడుడు సూత్ముమిదియ, 132 


26 


8-వ ప్రకరణము 


AY 


విశ్గ జ్యో 


కాంతికిరణము జగతికి శ్రాంతినొసగె 
వెలుగు నిద నమెడెయన ఏంత గాదు 

జాన నేత్రముయెంతెన జూగ్భతిగ్‌ 
మూఢ యజ్ఞానరీతులు మూలబ్య. 
అవని శోకాగ్ని నార్బ్పంగ నవతరించు 
యమృత పరిపూర్ణ వాక్సుధార్నుకయతేండు 
మందమతు లెల్ల నాతని డెందమరయ 
నుద్భవించిన యఫురూప యచ్చుతంబు. 
కాంతి కిరణముగని ప్రజ కన్ను తెరచె 
కరడుగట్టిన కలుపాలు కలతలన్ని 
కరిగిపోయెను కిరణపు ప సరణమున 
మసకలవి బాసె సత్యమె మనకు దోశె, 
మానవుడు పాపి గనుకనే 

దానవ పైతాను యెపుడు దరికే తెంచున్‌ 
వీనత చెందక శూతివి 

జ్ఞానము గాొనుముపుడు నీదు జన్గతేరించున్‌ 


27 


134 


pA 
మక్‌ 


పముగల లోకములో 
పాపపుపంకిల మదెల్ల పరుగిడుచుండున్‌ 
పాపాత్తుడ శరణనగను 
కాపాడును నిన్ను ప్రభువు కరుణను బ్రోచున్‌, 
పాపాతుల కీడు రతుణ 
తా 
లోపములవి యెన్నో జేసి లోకులుయున్న న్‌ 
కోపమునందడు పశ్చాత్తాపము, 
జెందినన్తు వరము తప్పకయిచ్చున్‌ . 
పాపమున బుట్టియిల నెంతొ పాపిననుచు 
సణుగుకొనుశుల నదియె సెతానుగుణము 
ధరలో పొపాత్రులకు నెల్ల స్థిరమునిచ్చు 
- ౧౧౪ 
వరములివ్వగ వచ్చెను వందనమిడు. 


మరతిని బాకి పజలు సనతిని పొంద 
= అష = 
సకల జీవాత్తలకు నీవు సామీవిగద 
పృథ్వి చెడుగును బాప పుట్టితివు 
'వేల్పులందున యెన లేని వేల్పువుగద. 
అల్పమతులే మెరుంగునా యమృత మూర్తి 
పెరుగ గలరిల జిజాసపరు లే సుమ్ము . 
కొములముల కాంతి క ప్పల కేమి తెలుసు 
తుమ్మదలెరుంగు పుష్పాల గుమ్మరింపు. 
మనసునందలి మలినపు మత్తుబాయ 
మహిని నీ మధుకోక్తులు మందు సుము 
మధుర జీవన సుధలను మహికినిచ్చి 
స్టిరతనందిన నీ గాథ ధరశె వెలుగు. 


ఇని 


197 


138 


139 


140 


141 


142. 


జూానరీతికి యొదుచేమి జగతిలోన 
సేంకుచిత ర్‌శులవ యెల్ల భింకమిడుచు 
వెలుగుగదినొ హక వెలసెను విశ్వజ్యోకి 
దోషులకు ధూ న్తులకు వెల్ల త్రోననిడగ.. 1413 
ఆత్త సాందర్య భావన యవసి వెలయ 
పారేశా ధ్యా ర్తి “లికళలీల లోకమునొన 

వెలుగునందింటి కాంతిని కలుగజేసి 


భువిని దివిగనూ మార్చిన టేవుడతడు. 144 


కరణము 


తి 


రావ 


y3 

uy 
fey 
ya 6a 
1 RT ల 
SA J a 
bY ho 


4 లా 
న Ww 98 
49 
0 pp 


Gt eM 
శ్ర i 68 


hua స 


పళ?) 


